Registered .No. HSE - 49 / 2009- 2011 . 


[Price : Re. 0 -50 Paise . 


OF ANIM 


NDHRA 
PD 


FERNMENT 


ORADESH 


SH 
. 


RSS 


CA 


III 


126 


सत्योतनात 


ఆంధ్ర ప్రదేశ్ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PART - I EXTRAORDINARY 

PUBLISHED BY AUTHORITY 
No. 489 ] 

HYDERABAD , THURSDAY, SEPTEMBER 9, 2010. 
NOTIFICATIONS BY GOVERNMENT 

— X — 
LAW DEPARTMENT 

( D ) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE ACTS IN ANDHRA 

PRADESH GAZETTE PART IV - C -EXTRAORDINARY AS AUTHORITATIVE TEXT. 


[GO.Ms.No. 103, Law (D ) 28th July , 2010 .) 
Under sub -section ( 1 ) of Section 6 of the Andhra Pradesh Official Language Act, 1966 , the Governor of 
Andhra Pradesh hereby authorizes the publication of the translations in the Telugu Language of the State Acts , 
mentioned in the Appendix to this Notification , in the Extraordinary issue of the Andhra Pradesh Gazette so that the 
said translation shall be deemed to be the authoritative text of these Acts in the Telugu Language . 

APPENDIX 
1. The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) (Amendment) Act,2008 (Act No. 21 of 

2008 ) 
2 . The Industrial Disputes ( Andhra Pradesh Amendment) Act, 2008 ( Act No. 22 of 2008 ) 
3 . The Andhra Pradesh Land Acquisition ( Andhra Pradesh Amendment ) Act, 200 8 ( Act No . 23 of 

2008 ) 
4 . The Andhra Pradesh Advocates Clerks Welfare Fund (Amendment) Act, 2008 ( Act No . 24 of 

2008 ) 
5. The Andhra Pradesh Land Reforms (Ceiling on Agricultural Holdings) Second Amendment ) 

Act, 2008 (Act No. 25 of 2008 ) 
6 . The Andhra Pradesh Tax on Entry of Motor Vehicles into Local Areas ( Amendment) Act, 2008 

(Act No. 26 of 2008 ) 
7. The Andhra Pradesh Entertainments Tax ( Amendment) Act, 2008 ( Act No. 27 of 2008 ) 
8 . The Andhra Pradesh Universities ( Amendment) Act, 2008 (Act No. 29 of 2008 ) 
9. The Andhra Pradesh Excise ( Amendment) Act, 2008 ( Act No. 33 of 2008 ) 
0 . The Andhra Pradesh Rural Electric Co - operative Societies ( Temporary Provisions) (Amendment) 

Act, 2008 (Act No . 34 of 2008) 


[ 1 ] 


G . 605 . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


11. The Hyderabad Metropolitan Development Authority (Amendment) Act, 2008 ( Act No. 35 of 

2008 ) 
12 . The Andhra Pradesh Vaidya Vidhana Parishad (Amendment ) Act, 2008 ( Act No . 36 of 2008 ) 
13. The Andhra Pradesh Municipalities (Amendment) Act, 2008 ( Act No. 37 of 2008 ) 
14 . The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management (Amendment) Act, 2008 

( Act No. 39 of 2008 ) 
15 . The Andhra Pradesh Education (Amendment) Act, 2008 ( Act No. 40 of 2008 ) 
16. The Andhra Pradesh Farmer s Management of Irrigation Systems (Amendment ) Act, 2008 ( Act 

No. 41 of 2008 ) 
17 . The Andhra Pradesh Municipal Laws (Fourth Amendment ) Act, 2008 (Act No . 42 of 2008 ) 


R . RAMACHANDRA REDDY, 

Secretary to Government, 
Legislative Affairs & Justice 

Law Department. 


అధికార భాష రాష్ట్ర చట్టములు కొన్నిరాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక 

భాగము 4 సి లో తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 


(జి . ఓ. యమ్ . యస్. నెం . 103 , న్యాయ (డి ), 

జూలై28 , 2010 . ) 


ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకైఆంధ్రప్రదేశ్ అధికార భాషా 
చట్టము, 1966 ( 1966లోని 9వ ఆంధ్రప్రదేశ్ చట్టము ) యొక్క 6వ పరిచ్ఛేదపు ఉప - పరిచ్ఛేదము (1) క్రింద , ఆంధ్రప్రదేశ్ 
గవర్నరుగారు ఇందుమూలముగా ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
1. ఆంధ్రప్రదేశ్ అసైను చేయబడిన భూముల ( అంతరణల నిషేధ ) ( సవరణ ) చట్టము, 2008 ( 2008 లోని 21వ 

చట్టము) 
2 . పారిశ్రామిక వివాదముల ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 22వ చట్టము ) 
3. భూమి ఆర్జన ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 23వ చట్టము) 
4 . ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ల గుమాస్తాల సంక్షేమ నిధి ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 24వ చట్టము ) 
5. ఆంధ్రప్రదేశ్ భూసంస్కరణల ( వ్యవసాయ కమతముల గరిష్ఠ పరిమితి ) ( రెండవ సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 

25వ చట్టము) 
6. ఆంధ్రప్రదేశ్ స్థానిక ప్రాంతములలోనికి మోటారు వాహనముల ప్రవేశముపై పన్ను విధింపు ( సవరణ ) చట్టము, 

2008 ( 2008లోని 26వ చట్టము ) 
7 . ఆంధ్రప్రదేశ్ వినోదపు పన్ను ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 27వ చట్టము ) 
8 . ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయముల ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 29వ చట్టము ) 
9. ఆంధ్రప్రదేశ్ అబ్కారీ ( సవరణ ) చట్టము, 2008 ( 2008 లోని 33వ చట్టము ) 
10. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విద్యుచ్ఛక్తి సహకార సంఘముల ( తాత్కాలిక నిబంధనలు)( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 

34వ చట్టము ) 


September 9, 2010 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


11 . హైదరాబాదు మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 35వ చట్టము 
12. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 36వ చట్టము ) 
13. ఆంధ్రప్రదేశ్ పురపాలికల ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 37వ చట్టము ) 
14 . ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెటులు నిర్వహణ ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 39వ చట్టము ) 
15. ఆంధ్రప్రదేశ్ విద్యా ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 40వ చట్టము) 
16. ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య ( సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 41వ చట్టము ) 
17 . ఆంధ్రప్రదేశ్ పురపాలకశాసనముల (నాల్గవ సవరణ ) చట్టము, 2008 ( 2008లోని 42వ చట్టము ) 


ఆర్ . 

రామచంద్రా రెడ్డి , 
ప్రభుత్వకార్యదర్శి ,శాసన వ్యవహారములు , 

న్యాయపాలన , న్యాయశాఖ . 


Printed and Published by the Commissioner of Printing, Govt. of Andhra Pradesh, at Govt. Central Press , Chanchalguda , Hyderabad . 


